| బంతి 
శ్రీవై వైష్ణవ శ్రాద్ధ ప్రయోగము 


(బహ కార్పస్‌ విధానము 


మధురోపన్యాసక 
నరసింహాచి చార్యులు గారిచే విరచితం 


శ్రీమతే ఇనా న్నా 


య ణి మధురోపన్యాసక 
శ్రీ ఉ.వే.శ్రిమాన్‌ అమరవాది On 
నరసింహాచార్యులు గారు 


ముందుమాట 


శ్రీవైష్ణవ బంధువులారా... 

జన్మించిన వ్యక్తి 3 బుణాలతో ఉంటాడు. దేవబుణం, 
బుషిబుణం౦, పితృబుణం. ఈ బుణ(త్రయం నుండి విడివడిన 
పిదపనే మోక్షం గురించి (ప్రయత్నించాలని ఆర్యోక్తి. 

బుణాని త్రీణ్య పాకృత్య మనో మోక్షే నివేదయేత్‌ 

అన(ప్రాకృత్య మోక్షంతు సేవ్యమానః పతత్యధః 
బుణవిముక్తి కలుగనిదే మోక్షం సిద్ధింపదు. ప్రయత్నం చేసినా 
అధఃపతన శూతువని తాత్పర్యము. * 

దేవబుణం యజ్ఞ దాన తర్పణాదుల దారా తీర్చుకోవాలి. 
బుషి ప్రోక్త మైన నిత్య, నైమిత్తిక కర్మీల ద్వారా ముషుల బుణము, 
తల్లిదండ్రులను సేవించి సురా కృత్యం, (పతి 
సంవత్సరం[్రాద్దం చేయడం ద్యారా పితృబుణం 
తీరుతుందంటారు.- 

ఇక్కడ పితరులు అనగా తల్లి తండి అని అర్థం. “మాతాచ 
పితాచ పితరౌ' అని శాస్త్రము. 
జీవతో వాక్యనిర్వాహాత్‌ ప్రత్యబ్దం భూరి భోజనాత్‌ 
గయాయాం పిండ దానాచ్చ టతిభిః పుత్రస్య పుత్రతా!! 

జీవించి ఉన్నపుడు వారి ఆజ్ఞలను పాలించి సేవించడం, 
మరణించిన పిదప (పేతకృత్యం నీర్వ ర్తి ర్తించి, (పతి సంవత్సరం 
వారి సృరణ పూర్వకంగా పితరుల నారాధించి, గయాడశ్రాద్ధం 
ఆచరించాలి. ఈ మూడింటిచే పుత్రుడు అనబడతాడు. 

ప్రస్తుత కాలంలో మనం వీటిని ఆచరించుచున్నాము అయితే 
(పతి సంవత్సరం (శ్రాద్ధం జరుపుకొనునప్పుడు మనకు కొన్ని 
ఇబ్బందులు కలుగుచున్నీవి. సరియైన భోక్తలు లభించకుండుట, 
లభించినను మంత్రము చెప్పి తన్తృము "శయించే స్వాములు 
అందుబాటులో లేకుండుటచే కష్టంగా ఉంది. 
శ్రాద్దం, పార్వణవిధానమని, సంకల్ప (శాద్ధమని, హిరణ్య (శ్రాద్ధం, 


(బహ్మార్పణ విధానమని అనేక రకాలుగా ఉన్నను మనం 
l 


Tapasya 


(బ్రహ్మార్పణవిధానమునే ఎక్కువగా ఆచరించుచున్నాము. 

(బహ్మార్పణవిధానమునే భాగవత తదీయారాధనమని 
అంటారు. ఇందులో మంత్రం, తంత్రం ఉంది. మంత్రం వచ్చినా 
తంత్రం తెలియక తంత్రం తెలిసిన మంత్రం తెలియక 
తికమకపడుచున్నాము. 

ఈ కొరతను తీర్చుతూ ఎందరో (్రాద్ధవిధానాన్ని 
పుస్తకరూపంలో వెలువరించారు. అవి విస్తుతంగా ఉండడంచేత 
తెలుగులో వాటి వివరణం అంతగా లేకుండుట జరుగుచున్నది. 

- క విషయములను దృష్టిలో ఉంచుకొని కర్త యైన వ్య క్షి ఈ 
విధానాన్ని తనవద్ద నుంచుకొని కొద్ది కాలములో నే 
(బహ్మార్పణవిధానమును తాను స్వయంగా లేదా స్వాముల 
సహకారంతో నిర్య ర్తించుకొనునటుల (వాయడం జరిగినది. 

“పమాదో ధీమతామపి” ధీమతులైన వారికి కూడా ప్రమాదం 
అనగా అనవధానత (అమరనిఘంటువు) ఉండవచ్చు. 
ఆపరితోషాత్‌ విదుషాం నసాధు మన్యే ప్రయోగవిజ్ఞానం, అన్నట్లు 
పెద్దలు, సహృదయులు అయిన బంధువులందరు ఇది బాగుంది 
అనీ సంతసించితేనే చేసినపని మంచిదని తలంతును. 

(ప్రతి సంవత్సరం మరణించిన పితరుల నుద్దేశించి 
ఆచరించిన ఈ [శ్రాద్ధం చేత సమస్త దేవతారాధన సిద్ధించి వారి 
ఆశీస్సుల చేత కులాభివృద్ధి, వంశాభివృద్ధి కలుగుతుంది. 

మనము సంకల్పం చేయునప్పుడు గోత్రనామోచ్చారణ 
చేయుచూ పితృ పితామహ ప్రపితామహానాం (ఆని) 
పసురుద్రాదిత్య స్వరూపాణాం (అంటాము) అంటే వసువులు 8 
రుద్రులు 11, ఆదిత్యులు 12. కలిపితే 8₹11+12= 31. 

విశ్వేదేవతలు 2, అంటే 33... ఒక్కరు ఒక కోటి చొప్పున 
ముప్పైమూడు. కోట్ల దేవతలు అగుచున్నారు ఆ తర్వాత 
శ్రాద్ధసంరక్షక శ్రీమహావిష్ణువు... 

ఏమైందిప్పుడు? 33 కోట్ల దేవతలు, వారందరి 
అంతర్యామిగా నుండి తాను మళ్ళీ స్వతంత్రుడుగా నున్న 
విష్ణువు. ఇంత మందిని ఆరాధించుచున్నామన్నమాట.మన 
సంవత్సరము దేవతలకు ఒక రోజు. అనగా శ్రాద్ధం ద్వారా 
ఎల్లప్పుడు సమస్త దేవతలను శ్రీమహావిష్ణువును అర్చించు 
చున్నాము. కావున మనకు సకల గశ్రేయస్సులు కలుగును. 
అందువలన  సంప్రదాయనిష్టగల వారందరు (శ్రద్ధతో ఈ 
విధానంతో (బ్రహ్మార్పణం చేసి పతంతుడు గాక... 


శ్రీమాన్‌ కాండూరి వేంకటరమణాచార్యులు 
శ్రీమతి కాండూరి ఆండాళమ్మ 


శ్రీమాన్‌ కాండూరి వేంకటరమణాచార్యులు 
పరమపదం-(04-03-2013) 


శ్రీమతి కాండూరి ఆండాళమ్మ 
పరమపదం-(18-05-2017) 


కుమారులు-కోడళ్లు 


శ్రీమాన్‌ కాండూరి శ్రీనివాసాచార్యులు - 
శ్రీమతి కృష్ణ వేణి 


శ్రీమాన్‌ కాండూరి నరసింహాచార్యులు - 
శ్రీమతి మధుమతి 


కుమా ర్తెలు-అల్లుళ్లు 
శ్రీమతి సుజాత - 
శ్రీమాన్‌ శేషం వేంకటస్వామి 


శ్రీమతి లలిత - 
శ్రీమాన్‌ శృంగారం శ్రీ మాన్నారాయణాచార్యులు 
శ్రీమతి శ్రీలత - 
శ్రీమాన్‌ కందాళ సీతారామాచార్యులు 
శ్రీమతి సునీత - . 
శ్రీమాన్‌ గోవర్దనం మధుమోహన్‌ 


Tapasya 


మనుమలు - మనుమరాళ్లు 
కందాళ సామ్యశ్రీ, 


కందాళ రఘునాథ్‌. 
కాండూరి సుమశ్రీ, 
కాండూరి శ్రీకాంత్‌ భరద్వాజ్‌, 
కాండూరి సౌజన్య, 
కాండూరి శ్రీనిధి. 


శేషం శ్రీజ, 


శేషం శ్రీహర్ష. 


శృంగారం సురభి, 
శృంగారం సుమన. 
కందాళ శ్రీనిజ, 
. కందాళ శ్రీహిత, కందాళ శ్రీ లేఖ. 
గోవర్ధనం శ్రీనివాస చక్రవర్తి, 
గోవర్ధనం శ్రీవైష్టవి. 


శ్రీ వైష్ణవ శాద్ద ప్రయోగము 
గ బ్రహ్మార్సర్‌ విధానము 
బ్రహ్మార్బణ విధానంగా ప్రతి సంవత్సరం శ్రాద్ధం ఆచరించే విధానము. 
శ్రాద్ధానికి కావల్సినవి... నువ్వులు, బియ్యం, గంధం, 
నెయ్యి. (బహ్మదందమునకు రూపాయలు మూడు, 
మూడు ఆకుల విస్తరి, దర్భలు, స్వాములు 3, 
సాలగామతీర్థం, పెరుమాంద్ల ఆర్థం, శ్రీపాద తీర్థం. 
తూర్పుముఖంగా కర్త. కలశంలో తీర్థం, విడిగా 
పాతలో తీర్థం. ఉద్ధరిణి, తర్పణ పాత్ర. 
కర్త ఉద్ధరిణిలో పాత్రలోని నీళ్లు తీసుకొని 3 
సార్లు ఆచమనం చెయ్యాలి. 
1 ఓంకేశవాయస్యాహా, 2 నారాయణాయస్వాహా, 
3 మాధవాయస్వాహా) 4 గోవిందాయనమః 


5 విష్ణవేనమః 6 మధుసూదనాయనమః 
7 తివికమాయనమః 8 వామనాయనమః 
9 శ్రీధరాయనమః 10 హృషీ కేశాయనమః 


11 పద్మనాభాయనమః 12 దామోదరాయనమః 
13 సంకర్ష్ణణాయనమః 14 వాసుదేవాయనమః 
15 (పద్యుమ్నాయనముః 16 అనిరుద్ధాయనమః 
17 పురుపోత్తమాయనమః 18 అధోక్షజాయనమః 
19 నారసింహాయనమ:ః 20 అచ్యుతాయనమః 
21 జనార్టనాయనమః 22 ఉపేందాయనమః 
23 హరయేనమః 24 శ్రీకృష్ణాయనమః 
ఓం పృథివ్యా; మేరోః పృష్ట బుషిః 


కూర్మో దేవతా సతలం చందః ఆసన వినియోగః 
7 


అనంతాసనాాషున్లన్నున్న ప్రణవస్య పరబహ్మబుషిః 
పరమాత్నా దేవతా దైవీగాయ(త్రీ ఛందః 
(పాణాయామె వినియోగః 

(ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం 
జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం 
భర్గో దేవస్య ధీమహి ధియోయోనః (ప్రచోదయాత్‌ 

ఓం ఆపోజ్యోతి రసోమృతం (బ్రహ్మ భూర్భువ 
స్సువరోమ్‌. 


పవితధారణం 
ఇప్పుడు కర్త పవిత్రను ధరించాలి. ఆ పవిత్రను 
స్వాముల చేతితో ముట్టించి ఈ క్రింది మంత్రమును 
చదువుతూ కుడిచేతి అనామిక వేలుకు ధరించాలి. 
“పవిత్రవంతః పరివాజ మాసతే పితేషాం పత్నో 
అభిరక్షతి వ్రతం 
మహస్సముద్రం వరుణ స్పిరోదధే ధీరా ఇచ్చే 
కృద్ధరణే ష్వారభమ్‌. 
పునరాచమ్య (మళ్ళీ ఆచమనం చెయ్యాలి) 
ఓం పృథివ్యా; మేరోః పృష్ట బుషిః 
కూర్మో దేవతా సుతలం చందః ఆసనే వినియోగః 
అనంతాసనాయనమః (ప్రణవస్య పరబ్రహ్మబుష్‌ః 
పరవాత్తా దేవతా దైవీగాయతీ ఛందః 
[ప్రాణాయామ వినియోగః 
(ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం 
జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వ రేణ్యం 
భర్గో దేవస్య ధీమహి ధియోయోనః (ప్రచోదయాత్‌ 
ఓం ఆపోజ్యోతిరసోమృతం బహ్మభూర్భువ 


స్పువరోమ్‌. స్ట 


తెథిరిఇష్లుః వారో నక్ష త్రం విష్టురేవచ యోగశ 
కరణం పో పేష్టీమయం జగత్‌! ఇ 
శ్రీ గోవింద గోవింద గోవింద (అని కర్త అనాలి) 
మహావిష్ణోరాజ్ఞయా (ప్రవర్తమానస్య ఆద బ్రహ్మణః 
ద్వితీయ ప్రహరార్ణే శ్రీ శ్రీ స్వేత వరాహ కల్పే వైవస్వత 
మన్వంతరే కలేయుగే (ప్రథమపాదే అస్మిన్‌ 
వర్తమాన వ్యవహారీక చాంద్రమానేన ప్రభవాది 


షష్టిసంవత్సరాణాం న నామ 
సంవత్సరే ను తయ Tn ముతో ౧. 
నాయనే సూ యో 


న్‌ వాసరే విష్టువాసరే విష్ణునక్ష తే విష్ణుయోగే 
విష్ణుకరణే ఏవంగుణ: విశేషణ విశిష్టాయాం 
పుణ్యతిథా... 

ప్రాచీనావీత్తి (యజ్ఞోపవీతమును... కుడిభుజం 
మీదకు మార్చుకోవాలి) 

యజమానస్య (యజమానితో “అస్మత్‌ - తల్లి 
మైతే మాతుః అని, తండ్రియైతే పితుః అని 
అనిపించాలి). తండ్రియెనచో “గోత్రోదృవస్య' అని 
తల్లియైనచో “గోత్రాయాః అని, తండ్రిరైనచో వారి 
కృరుచెపి ప్పి “నామధేయస్య శర్మణః అని, తల్లి యైనచో 
నామధేయ్యాః అని.) 

(పాతిసంవత్సరీక మృతావోతు కన్న 
శ్రాద్ధేదేశ హేంద్రియ గృహ భూ భాండ ఆత్మదవ్య స్థల 
శరీరే శుద్ధ్యర్థం కా హహాచా (పాయశ్చిత్తసూక్త జాప్య 
మం|త్రపఠనం కరి ష్య. (అని నువ్వులు తీసుకొని 
ఉద్ధరిణితో నీళ్లను తర్పణపాత్రలో విడువాలి) 

తతః సవ్యేన యవోదక మహం కరిష్యే 
(అంటూ ను, ఎడమ భుజం పెకి 


Tapasya 


మార్చుకొని బియ్యంతో నీళ్లు వదలాలి. మల్లీ 
యజ్ఞోపవీతమును కుడిభుజం పైకి మార్చుకొని 
నువ్వులతో నీళ్లు వదలాలి) 


అపసవ్యేన తిలోదకమహం కరిష్యే. 
(యజ్ఞోపవీతమును మల్లీ సవ్యం చేసుకొని, 
సవ్యేన కలశారాధనం కరిష్యే అసె నీళ్లు విడువాలి) 


చెంబులో నీళ్లు నింపి 
“ఇమం మే గంగే యమునే సరస్వతి 
శుతుదిసోమగ్‌ ౦ స చ తాపరుష్టియా 
అశిక్నియా మరుద్భతే వితస్తయార్డీకియే 
శృణుహ్యా సుషోమయా!! (అంటూ ఉర్‌తేయ 
చెంబుపై ఉంచాలి పిదప) 


గంధద్వారామితి మం|తేణ (కలశంలో గంధం 
వెయ్యాలి) 

గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం 

కరీషిణీం 

ఈశ్వరీగ్‌ ౦ సర్వభూతానాం త్వామిహో 

పహ్వయే శ్రియమ్‌!!! 


యవోసీతి మం(తేణ (బియ్యం కలశంలో వెయ్యాలి) 
యవోసి ధాన్యరాజోవా వారుణో మధు సంయుతః 
నిరోధ స్సర్వ పాపానాం పవిత్రం బుుషిభిః 
స్మృతమ్‌. 


ప్రాచీనావీతి (యజ్ఞోపవీతమును కుడిభుజం పెకి 
10 


మారి) తితో! ౦(తేణ (నువ్వులు కలశంలో 
వెయ్యాలి) సట గ! దేవనిర్మితః 
ప్రత్నవద్శ్భిః ప్రత్నవ స్స్వధ ఏహి. (సవ్యం చేసుకొని) 

దర్భలను కలశంలో వెయ్యాలి, కూర్చ నైనా 
వేయవచ్చు. 


“కాండాత్‌ కాండాత్‌ ఇతి మంత్రేణ 

కాండాత్‌ కాండాత్‌ (ప్రరోహంతి పరుషః పరుషః 
పరి ఏవానో దూర్వే (పతను సహగ్రేణ శతేనచ, యా 
శతేన ప్రతనోషి సహగ్రున విరోహసి తస్యాస్తే 
దేవీష్టశే విధేమ హవిషా వయమ్‌. కూష్మాం డైః 
జుహుయాత్‌! యో పూత ఇవ మన్యేత! యదాస్తేనో! 
యదా (భ్రూణ హెవ మేష భవతి! యో యోనౌ 
రేతస్సించతి! యదర్యాచిన మేనో (బూణ 
హత్యాయాః తస్మాన్ముచ్యతే! యావదేనో దీక్షా 
ముపెతి! దీక్షిత ఏతైః సంతతిర్దుహోతి! సంవత్సరం 
దీక్షితో భవతి. సంవత్సరాదేవ ఆత్మానం పునితే- 
మాసం దీక్షితో భవతి. యోమానస్య సంవత్సరః 
సంవత్సరాదేవ ఆత్మానం పునితే- చతుర్విగ్‌ ౦శతి 
రాత్రీర్టీక్షితో భవతి- చతుర్విగ్‌ ౦శతి రర్భమాసాః 
సంవత్సరః సంవత్సరాదేవ ఆత్మానం పుసీత! 

ద్వాదశ రాత్రీర్దీక్షితో భవతి- ద్వాదశ మాసాః 
సంవత్సరః సంవత్సరాదేవ ఆత్మానం పునీతే- 

ష(డాత్రీర్టీక్షితో భవతి- షడ్వా బుతవ 

సంవత్సరః సంవత్సరాదేవ ఆత్మానం పునితే- 

తిస్రో రాత్రీర్టీక్షితో భవతి- (త్రిపదా గాయత్రీ- 

గాయత్సా్య దేవ ఆత్మానం పునితే- 

నమాగ్‌ ౦ నమశ్నియాన్నస్త్రియముపేయా 

1] 


Cream జుగుప్పేత అనృతాత్సయో 
(బాహ్మణస్య (వతం- యవాగూ రాజన్య 
స్వామిక్షా వైశ్యస్యాధో సామేేప్యధ్యరః అ 
ఎతద్య9తం (బూయాద్యదిమన్యే తోపదా 
స్యామీ త్యోదనం ధానాః సక్తూన్‌ ప రత 
మిత్యను ప్రత మేదాత్మనో అనుపదాసాయ- 
(పిదప కర్త ఉద్ధరిణితో కలశంలోని నీళ్లు తీసుకొని 

ఎడమచేత పట్టుకొని కుడిచేత ఒక దర్భుపుల్ల తీసుకొని 
నెత్తిటెన ఈ క్రింది మంత్రం చదువుచుండగా 
చల్లుకొనుచుండవలెను) 


మార్దనమ్‌ 

శుచీవో హవ్యా మరుతశ్శుచీనాగ్‌ ౦ శుచిగ్‌ ౦ 
హినో ప్యధ్వరగ్‌ ౦ శుచిభ్యః- బుతేన సత్యం బుత 
సాపఆయన్‌ శుచి జన్మానః శుచయః పావకాః అగ్ని 
శుచిః వ్రతతమశ్శుచిః విప్రశ్శుచిః కవిఃశ్శుచి 
రోచత ఆహుతః - ఉదగ్నే శుచయః తవ శుక్రా 
(భాజంత ఈరతే. - తవ జ్యోతీగ్‌ ౦ ష్యర్పయః 
ఎతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా - 
శుద్దెరుక్టైర్యా వృద్ధాంసం - శుద్ధ ఆశీర్వాం మమత్తు- 
ఇరదశ్శుద్ధోన ఆగహి - శుద్ధః శుద్ధాభి రూతిభిః 
శుద్ధోరయిం నిధారయ- శుద్ధో మముగ్గి సౌమ్యః- 

థ్‌ థ్‌ ధ 

ఇం(దః శుద్ధో హి నోరయిం. శుద్ధో రత్నాని దాశుషే- 
శుద్దో వృత్రాణి జిఘ్నసి- శుద్దో వాజం శిషాససి: 

(పిదప ఆ నీరు విడిచిపెట్టి ఉద్ధరిణితో నీళ్లు మళ్లీ 
తీసుకొని స్వాముల చేతికి దర్భలనిచ్చి అరచేతిలో 
పెట్టుకొని తలవంచి నీళ్లను కర్త తన శిరస్సు పై 
చల్లించుకొనవలెను. ఈ క్రింది మంత్రము చదువుతూ) 

12 


దాహ్మజ సశక్మషకగ్‌ ౧ హితం- యేన దేవాః 
పవిత్రేణ ఆత్మానం పునతే సదా- తేన సహగ(స్రధారేణ 
పావమాన్యః పునంతు మా- ప్రాజాపత్యం పవిత్రం - 
తతోద్యామగ్‌ ౦ హిరణ్మయం తేన (బహ్మవిదో 
వయం- పూతం బ్రహ్మపునీమహే- ఇందస్సునీతీ 
సహమా పునాతు- సోమస్స్యత్యా వరుణస్సమీచ్యా 
- యమో రాజా (ప్రమృణాభిః పునాతు మా జాతవేదా 
మూర్ణయం త్యా పునాతు. 

(నీళ్లు చేతిలో పోసుకొని కర్త ఈ క్రింది మంత్రం 
చదువుచుండగా అంతట చల్లుచుండవలను) 

అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపివా 

యః స్మరేత్‌ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరః 

శుచిః!! 

సర్వాణి స్థలాని శుచని భవంతు- సర్యాణి 

(ద్రవ్యాణి శుచిర్చవతు- ఆత్మనః అశేష 

పాపక్షయార్థం (బ్రహ్మదండమాచరిషే్యే' 

(పై వాక్యమును కర్త పలుకవ లెను) 


తెల దర్భ హిరణ్యం గృహిత్వా 

(నువ్వులు, దర్భలు, రూపాయలు కర్త తీసు 
కోవాలి యజ్ఞోపవీతమును పేరువలె వేసుకొని, 
స్వాముల చుట్టూ మూడు ప్రదక్షిణలు చెయ్యాలి ఈ 
క్రింది మంత్రమును ఉచ్చరించుతూ) 

సమస్త "సంపత్‌. సవువాసప్త్‌ హేతవః 

సముట్టితాపత్కుల ధూమకేతవః | 
అపార సంసార సముద్ర సేతవః పునంతు త్వాం 
(మాం అని కర్త అనాలి) (బాహ్మణ పాద పాంసవః- 

ఆపద్ద సహ [స క 

ద్దన రా. సహ[(స భానవ 


Tapasya 


సమీహితార్పణ కామధేనవః 

సమస్త తీర్ధాంబు పవిత్ర మూర్తయః ౦క్షంతు 
త్వాం (మాం అని కర్త) (బ్రాహ్మణ పాద 
పాంసవః!! 

విపాఘ దర్శనాత్‌ క్షిప్రం క్షియతే పాపరాశయః 
వందనాత్‌ మంగళావ్యాప్తిః అర్చనాత్‌ అచ్యుతం 
పదమ్‌!!! 

ఆధివ్యాధిహరం న్యాణాం మృత్యుదారిద్య్య 
నాశనం 
శ్రీః పుష్టిః కీర్తిదం వందే విప్రశ్రీపాద పంకజమ్‌!! 


యావతీరైై దేవతాః తాస్పర్వాః వేదవిది 
బాహ్మణేవసంతి 

తస్మాత్‌ (బాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివేదివే 
నమస్కుర్యాత్‌ 
న అశ్లీలం కీర్తయేత్‌ ఏతాః ఏవ దేవతాః పణాతి- 


నమో దేవేభ్యః స్వధా పితృభ్యః ప్రాచీనావీతి 
(యజ్ఞోపవీతమును మార్చి) యజమానస్య (అస్మత్‌ 
కర్త అనాలి) తండ్రియైనచో (పితుఐ తల్లిరైనచో 
(మాతు గోత్రస్య (గోత్రాయాఖ శర్మణః (తండ్రి పేరు 
చెప్పాలి) తల్లియైతే (దాయ్యా వసురూపస్య ప్రాతి 
సాంవత్సరీక మృతాహాభ్యాన్న్రాద్దం కర్తుం 
(యజమాని “మమ' అనాలి) అధికార సంపదస్తు ఇతి 
భవంతో భృవంతు. 

(స్వాములు “తవ. అధికార సంపదస్తు అనాలి) 
యజ్ఞోపవీతమును ఇటువైపు, అటువైపు త్రిప్పుకోవాలి. 


14 


(కర్త అ శాలశ్చ ముఖ్యఃకాలోస్తు ఇతి 
భవంతో భృ పల 

క అనాలి) - కాలశ్చ ముఖ్య కాలోస్తు- 

(కర్త) సంపాదితానాం పాకాదీనాం పవి(త్రతాస్తు 
ఇతి భవంతో భృవంతు- 

(భోక్షలు) సంపాదితానాం పాకాదీనాం 
పవిత్రతాస్తు....సర్వే పాకాః శుచయో భవంతు. 

కర్త (తిలలు ఉత్తరం వైపు చల్లి గయను 
స్మరించుచూ) 'గయేయం గయేయం గయేయం' 
అనాలి 


శ్రాద్ధకాలే గయాం ధ్యాత్వా ధ్యాత్వా 'జేవం 
జనార్దనమ్‌ 
వస్వాదీన్‌ శ్చ పిత్తూన్‌ ధ్యాత్వా తతః శ్రాద్ధం 
ప్రవర్తయే!! 
భోక్తలు - ప్రవర్తయ అనాలి 
(యజమాని సవ్యంగా ప్రాణాయామం చెయ్యాలి). 
పూర్వోచ్చరిత ఎవంగుణ విశేషణ విశిష్టాయాం 
పుణ్యతిథా 


ప్రాచీనావీతి (అపసవ్యంగా జందెం వేసుకోని) 
యజమానస్య (అస్మత్‌ కర్త అనాలి) పితృ- 
పతామహ-(ప్రపితామహానాం-. తండ్రి-తాత-ముతాత 
(తల్లియెనచో మాతృ-పితామహి-(ప్రపితామహీనాం) 
నా గోత్రాణాం ........ శర్మాణాం వసు 
రుదాదిత్య స్వరూపాణాం (తల్లియైనచో ............. 
గోత్రాణాం......దాయీనాం.. సతి నానమ్మ ఆమె అత్త - 


« 


Tapasya 


సవ్యం (జందెము సవ్యం చేసుకొని) పురూరవ 
ఆరవ సంజ్ఞకానాం విశ్యేషాం దేవానాం శ్రాద్ధ 
సంరక్షక శ్రీమహావిష్టుం చ్‌ ఉద్దిశ్య (కర్త మయా 
(భోక్తలు త్వయా క్రియామాణేన “అస్మత్‌” 
యజమానస్య (పితుః / మాతు ప్రాతి సాంవత్సరీక 
మృతాహాఖ్యాన్న శ్రాద్ధం అన్నేన (బహ్మార్పణ 
విధానేన సదైవం యుగపదద్య కరిష్యే (కర్త అనాలి) 
“కురుష్వ” భోక్తలు అనాలి) 


క్షణ ప్రదానమ్‌ 

(సవ్యంగా ఉండి బియ్యం, దర్భలు తీసుకొని 
విశ్వేదేవరులకు క్షణం ఇవ్వాలి) పురూరవ ఆర్జవ 
సంజ్ఞకానాం విశ్వేషాం దేవానాం స్థానే ఆహవ 
నియార్థే క్షణం దత్వా (కర్త అనాలి)- భవద్చిః క్షణ 
ప్రసాదః కరణీయః అని) భోక్త “అస్తు కరణీయఃి 
అనాలి. క 

(ప్రాచినవీతి)ి కర్త అపసవ్యం చేసుకొని 


నువ్వులు దర్భలు తీసుకొని) 
యజమానస్య (అస్మత్‌) పతృ-పితామహ- 
(వపపితా మహానాం-........... గోత్రాణాం...... శర్మా ణాం 


తండ్రి పేరు తాత ముత్తాతల పేర్లు, గోత్రం చెప్పాలి) 
(మాతృ పితామహి ప్రపితా మహీనాం) తల్లి 
పేరు నానమ్మ పేరు ఆమె అత్త పేరు చెప్పాలి) వసు 
రుదాదిత్య స్వరూపాణాం స్థానే ఆహవనీయారే 
క్షణం దత్వా భవద్చిః క్షణ (ప్రసాదః కర్తవ్యః అని కర్త 
అనాలి) “సుకర్తవ్యః (అని క్షణం తీసుకొన్న స్వామి 
చెప్పాలి) 


16 


సవ్యం + భ్రాద్ధ్రసష్టంరక్షక శ్రీమహావిష్ణోః స్థానే 
ఆహవనియార్థ్ధే క్షణం దత్వా (బియ్యం, దర్భలు 
స్వామికివ్వాలి) భవద్చిః క్షణ (ప్రసాదః కరణీయః (కర్త 
అనాలి) “అస్తు కరణీయః (అని స్వామి అనాలి). 

(కర్త భోక్తలతో అనాలి) 
అ(కోధనైః శౌచపరైః సతతం సత్య వాదిభిః 
భవితవ్యం భవిద్భిః చ (మయాచ) శాద్ధకర్మణి 
శ్రాద్ధకర్మ కరిష్యే (కర్త అనాలి) 
(కురుష్వ అని భోక్త అనవలెను) 3౩ ఆకుల అంటలో 
బియ్యం, దర్భలు, నువ్వులు, గంధం, నెయ్యి 
తీసుకోవాలి 


మంత్రమధ్యే క్రియామధ్యే విష్ణోః స్మరణ పూర్వకం 
యత్కించిత్‌ కురుతే కర్మ తత్కోటి గుణితం భవేత్‌!! 
కలౌ కలికృతాన్‌ దోషాన్‌ (ద్రవ్య దేహాత్మ సంభవాన్‌ 
సర్వాన్‌ హరతి చిత్తస్థః భగవాన్‌ దేవకీసుతః!! 

విష్ణుః విష్టుః విష్ణుః 


దేవప్రూర్యక మండలాద్యర్చనం కరిష్యే- (కర్త 
అనాలి) సవ్యంగా కూర్చుండి కాళ్లు కడి? స్థలంలో 
మండలార్చన: కర్త తూర్పుముఖంగా ఉండి 
చేయాలి. భూమిం గోమయేన ఉపలిప్య- గృహాంగణే 
పూర్వ దిగ్భాగే (ప్రాజ్ముఖం ఉపవిశ్య (ప్రాదేశమా(త్రం 
ఉత్తరతః దేవపాద్యస్థానె చతురశ మండలం కృత్వా- 
(ఉత్తరభాగంలో నాలుగు మూలలు ఆవుపేడతో లేదా 
తులసిచెట్టు మొదలు లోని మట్టితో అలుకవలెను.) 


దేవపాద్యఫ్థా అయం' గంధః- (గంధం 

భూమిపపె చలకరించాలి) 

ఇమే యవాః - (యవలు లేనిచో బియ్యం 

వెయ్యాలి) 

ఇమే [పాగగ్రాన్‌ దర్భాన్‌ పరిస్తర్య (దర్భలు 

మండలంహైన వెయ్యాలి) 

అష్టార్డై $: సంపూర్ణార్చనవుస్తు- (నీళ్లు 

అరచేపేతో విడువాలి) 

(జందెము అపసవ్యం చేసుకొని దక్షి ణభాగంలో 6 
అంగుళాలు మధ్య ఎడం ఉండునట్లు స్థలం విడిచి 
పితృపాద్య స్థానంలో గుండ్రంగా మండలం చెయ్యాలి) 

దక్షిణతః పెతృపాద్య స్థానే వర్తులాకార 
మండలం కృత్వా పితృపాద్య స్థానే అయం గంధః- 
ఇమే తిలాః- ఇమే దక్షిణాగాః 'కుశాః - అష్టార్డె$ః 
సంపూర్ణార్పనముస్తు- (గంధము, నువ్వులు 
దక్షిణాగ్రములుగా దర్భవేసి చేతిబొటన వేలుతో నిళ్లు 
మండలం మై విడువాలి) 

1) (పిదప సవ్యంగా మొదటి మండలం పైకి 

విశ్వేదేవతలను ఆహ్వానించాలి. కర్త పడమటి ముఖంగా 

స్వామి తూర్పుముఖంగా ఉండాలి. బియ్యము, 

దర్చలు స్వామిపాదాలపై ఉత్తర సమాప్తిగా వెయ్యాలి) 
*మండలాత్‌ పశ్చిమభాగే స్వాగతంతు 
విధీయతే 

తతె9వ పాద్యం దద్యాచ్చ క్షాలనం 

మండలోపరి- 

పురూరవ ఆరృవ సంజ్ఞకాః విశ్వే దేవాః 

స్వాగతం సుస్వాగతం (ఇతి దర్భ అక్షతాన్‌ 

18 


ఉత్తరతః కుళ్టుజుక్ట 
ఇదంవో అర్హ్యం (అంటూ చేతికి నీళ్లు ఇవ్వాలి) ఇదం 


వః పాద్యం సుపాద్యం (కాళ్లమైన నీళ్లు చల్లాలి) 
(కొందరు పాద్యం అచ్చ. తర్వాత అర్హ్యం ఇస్తారు.) 
హస్తయోః అర్జం అస్తు అర్హ్యం (ఇతి హస్తే 
అపః ళ్షపదాయ,) తికి నీల్లిచ్చి, 

కర్త తన కుడిచేతికి ఉన్న పవిత్రను త్రీసి 
కుడిచెవిసందున అర్చించి మోకాలు వరకు లేదా 
పిక్కలవరకు కాల్లు కడుగవలెను. 

శంనో దేవిరభిష్టయ ఆపో భవంతు వీతయే శం 

యో రభిసవంతునః- చరణం పవిత్రం వితతం 

పురాణం యేన పూతస్తరతి దుష్కృతాని తేన 

పవిత్రేన శుద్ధేన పూతాః అతి పాప్మానం 

అమరాతిం తీరేమ (పిదప కర్త తన చెయి 
కడుగుకొని పవిత్రను ధరించి స్వామిపాదాల బొటనవైేళ్ల 
పెన నేయి వ్రాయాలి) 

(స్వ్యహస్తా (ప్రక్షాళ పవిత్రం ధృత్వా 

పాదాంగుష్టయోః ఆద్య లేపనం కృత్వా) 


శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవి 
తోత్పునాతు- అభ్చి,దేణ పవి(తేణ వసోస్సూర్యస్య 
రశ్మిఖిః 
నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయచ 
జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమోనమః 
(నీళ్లను యజమాని తన తల్నపె చల్లుకోవాలి) 
ప్రాచీనావీతి (జందెము ఎడమవైపు మార్చి) 
2. (పితృక్షణం తీసుకున్న స్వామిని దక్షిణం వైపు ఉండే 
19 


మండలం నించి మత్త లు దరులు 
న న aie 

యజమానస్య (అస్మత్‌) పితృ- పతామహ- 

(పపితా మహానాం- .............. గోత్రాణాం ........ 

శర్మాణాం స్వాగతం సుస్వాగతమ్‌- 

(నువ్వులు, దర్భలు స్వామిపాదాలను తుడుస్తూ 
దక్షిణం వైపు వెయ్యాలి) 

(మొదటి విశ్వేదేవతలకు వలెనే మంత్రం, తంత్రం 
చెయ్యాలి) 

ఆ పిదప కర్త జందెమును సవ్యం చేసుకొని 
బియ్యం, దర్భలు చేతపట్టి దక్షిణం నుండి ఉత్తరం వైపు 
వెయ్యాలి. స్వామిని మండలం పెకి పిలిచి) 


3. _ శ్రాద్ధసంరక్షక శ్రీమహావిష్టవే, శంఖ చక్ర 
గదాధరాయ శ్రీ బక్షీ సమేజాయ, గరుడవాహనా 
రూఢాయ స్వాగతం -సుస్వాగతం- 


(బియ్యం తరువాత దర్భలను ఉత్తరం వైపు 
వెయ్యాలి పాదాలమై నుండి) 
చేతికి నీళ్లు అర్హ్యం, పాదాలకు నీళ్లు పాద్యం ఇవ్వాలి. 
పవిత్ర తీయాలి. 


శంనో దేవీ రభిష్టయ......... 


చరణం పవిత్రం....... అను మంత్రములతో కాళ్లు కడిగి 
పవిత్ర ధరించి కాళ్లబొటనవ్రేళ్లుపె నేయి వ్రాసి 
ఎడమచేత నీళ్లు పోస్తూ కుడి అరచేయిని బొటన వ్రేళ్లు 


20 


క్రింద పెట్టి కాళ్లు క్షడ్డిక్షిన్న నీళ్లు నెత్తి పై చల్లుకోవలెను.) 


కర్తా స్వస్య పాదౌ (పప్రక్షాళ్య మండలోత్తరే ఆచమ్య, 
విప్రాన్‌ ఆచమయ్య, పవిత్రం ధృత్వా- 

(యజమాని తన కాళ్లుకూడా కడుగుకొని 
మండలమునకు ఉత్తరం వైపు ఆచమనం చేసి, 
స్వాములను కూడా ఆచమనం చేయించి ఆ తరువాత 
పవిత్రను ధరించాలి. అంతేగాని తాను ఆచమనం 
చేయునప్పుడు పవిత్రను ధరించ కూడదు) 3 ఆకుల 
అంటను రెండుమండలాల మధ్యన బోర్లించి నీళ్లు చల్లి 
తిరిగి వెల్లవెలుకల వేసి నీళ్లు పోయాలి. 

ఇప్పుడు కొందరు.... స్వాములను గంధ పుష్ప 
ధూప దీప ఫల తాంబూలములచేత అర్చింతురు. 
మొదట సవ్యంగా విశ్వేదేవతలను అపసవ్యంగా 
పితృదేవతలను, . వుల్లి సవ్యంగా విష్ణువును 
పూజింతురు) 


అర్చన విధానం: 


భోక్తల పాదప్రక్షాళనమైన పిదప కొన్ని ప్రాంతాలలో 
అర్చన చేస్తారు. ఆవిధానమును సంగ్రహంగా 

కర్త శుద్ధమైన తీర్థం, గంధం, ధూపం,దీపం, 
పుష్పములు, తంలసిదళములు, పండ్లం, 
తాంబూలము, దక్షిణలు సిద్దంగా ఉంచుకొని మొదట 
విశ్వేదేవతలను పిదప పితృదేవతలను మల్లీ విష్ణువును 
అర్చించవ లెను. 


ఆ విధానం Tapasya 

కర్త యజ్ఞోపవీతమును సవ్యంగా ఉంచుకొని 

1. పురూరవార్దంవ సంజ్ఞకానాం విశ్వేషాం దేవానాం 

ఇదమాసనం సుఖాసనం, ఆస్యతాం ధర్మోసి ఆపః 

విశ్వేదేవైః క్షణః క్రియతాం ఓం తథా (పపాప్నువంతు 

భవంతః (ప్రాప్నువామఖ 

విశ్వేదేవతకు దర్చాసనం వేసి చేతికి నీరిచ్చి బియ్యం 

దర్భలు ఇవ్వాలి. అర్హ్యస్థానే సంకల్సః (చేతికి అర్హ్యం) 
అర్చత ప్రారత పయమేధాసో ఆర్చత 

అర్చంతు పు[త్రకాః ఉతపురన్నదృష్ట్వ ర్చత- 

(బియ్యం శిరస్సు మై వెయ్యాలి) 


గంధద్వారాం ...... (శియమ్‌!! (అంటూ గంధం 
పూయాలి) 
“ధూరసి ధూర్వ ధూర్యంతం ధూర్యతం యోస్మాన్‌ 
ధూర్వతి తం ధూర్యయం వయం ధూర్యా మస్మిన్‌ 
దేవానామసి అయంవో ధూపః 'సుదూపః (అంటూ 
అగరువత్తులు వెలిగించి ధూపం చూపాలి) 


ఉద్దీప్యస్య జాతవేదో పఘ్నం నిర్‌ బుతిం 
మమ! పశూగ్‌ శ్చ మహ్యమావహ జీవనంచ 
దిశోదశ!! అయంవో జ్యోతిః సుజ్యోతిః (అంటూ 
హారతికర్పూరదీపం చూపాలి) 

-సుపుష్పాణి ఇమాని తులసీదళానిచ (అని 
మాలికలు తులసి ఇవ్వాలి) 

-ఆయతే పరాయణే దూర్యారోహంతు 


22 


పుష్పిణీఇహ్వదాక్ష్ర పుండరీకాణి సముద్రస్య 
గృహాఇమే! (పువ్వులిచ్చు మంత్రం) 
యువాసు వాసాః పరివీత ఆగాః స ఉ (శ్రేయాన్‌ 
భవతి జాయమానః ! 
తం ధీరాసః కవయః ఉన్నయంతి స్వాధియో 
మనసా దేవయంతః (అంటూ వస్త్రాల నివ్వాలి) 
వః ఆచ్చాదనార్థం పవి(త్రార్థం ఇమౌ యవౌ 
కుశౌ (బియ్యం దర్భలు ఇవ్వాలి) 
యాః ఫలినీః యా అఫలా పుష్పాయాశ్చ 
పుష్పణేః బృహస్పతిః (పసూతాస్తానో 
ముంచత్వగ్‌ ౦ హసః- 
(అని పండ్లు తాంబూలం దక్షిణ ఇవ్వాలి. చివరగా భోక్త 
చేతిలో బియ్యం నీళ్లు వదలవలెను) అర్చన సంపూర్ణం- 
అస్తు సంకల్పసిద్దిరితి భవంతో బృవంతు- భోక్త 
_ “అస్తు సంకల్పసిద్ధిః అనాలి. 

(జందెమును అపసవ్యం చేసుకొని అస్మత్‌ 
పితృ పితామహ ప్రపితామహానాం వసు రుద్రాదిత్య 
స్వరూపాణాం ఇదమాసనం సుఖాసనం ఆస్యతాం 
ధర్మోస్యాపః నిళ్లు విడువాలి. 

నువ్వులు దర్శ క్ష క్షణంగా ఇవ్వాలి. అర్హ $౦, 
అర్చన, గంధం, ధూపం, దీపం, పూలు, తులసి, 
వస్త్రములు, పండ్లు, తాంబూలం, దక్షిణలను 
పితృక్షణం తీసుకున్నస్వామికి ఇచ్చి చివరగా 

ఇమౌ తిలౌ కుశౌ అర్చనం సంపూర్ణమస్తు అని 
నువ్వులు దర్భలుతో నీళ్లు చెతిలో విడువాలి 
కర్త జందెమును సవ్యం 'చేసుకొని విష్ణుక్షణం తీసుకున్న 
స్వామికి ఆసనం, చేతిలో నీళ్లుక్ష కణంగా బియ్యం, 


. Tapasya 


దర్భలు, అర్చన, సుగంధం, ధూపం, దీపం 
పూలు, తులసి, వస్త్రములు, పండ్లు, తాంబూలము, ద 
క్షిణలు అన్ని ఇచ్చి చివరగా బియ్యం, దర్భలు స్వామి 
చేతిలో విడువవలెను 
ఆ తర్వాత సాపాటు తళిహలు ఎర్పాటు 
చేసుకొనవలెను 


(భోజనపాత్రాసాధన భోజన స్థానమునందు 
అపహతాః అసురాః అను మంత్రమును 
ఉచ్చరించుతూ నువ్వులు చల్లాలి) 
అపహతాః అసురాః రక్షాగ్‌ ౦ సి పిశాచాః యే 
క్షయంతి (చరంతి) పృథివీమను- అన్య(తేతో 
గచ్భుంతు యత్రంషాం గతం మనః 
ఉదీరతామవర ఉత్పరాస ఉన్మధ్యమాః పితర 
స్పామ్యాసః- 
అసుం య ఈయురవృకా బుతజ్ఞాః తేనో2వన్లు 
పితరో హవేషు!! 
యజ్ఞశ్వరో హవ్య సమస్త కవ్య భోక్తా 
అవ్యయాత్మా హరీశ్యరో2త్ర- తత్సం 
నిధానాత్‌ అపయాంతు సద్యః రక్షాంస్య 
శేషాణ్య సురాశ్చ సర్వే (ఇతి జపిత్వా) 
(భోజన స్థానమందు దర్భలను వేసి భూమిమైన కొద్దిగా 
నేయి వ్రాసి విశ్వేదేవులను తూర్పు ముఖంగా, 
పితృదేవతలను ఉత్తరముఖంగా, విష్ణువును 
తూర్పుముఖంగా పీఠలమై కూర్చుండ బెట్టవలెను) 
(మొదట విశ్వేదేవతలకు తరువాత పితరులకు, 
విష్ణువునకు విస్తర్లు (తళియలు) వేసి నేయి వేయాలి. 
24 


పిదప అన్నమ్మ ంవెక్సకు సము, భక్ష్యము వడ్డించాలి. 

పప్పు చివర వడ్డించాలి. పాయసం, నెయ్యి, పప్పు 
భోక్తకు కుడివైపు, గారెలు, బూరెలు ఎడమవైపు, 
మిగిలిన పదార్థాలు ఎక్క డైనా వడ్డించవచ్చు. 
అప్పములు, పచ్చళ్లు గరిటతో వడ్డించకూడదు. 
మిగతావి గరిటతో వడ్డించాలి) 

“అన్నం చ పాయసం భక్ష్యం తదాది వ్యంజనానిచ! 
అంతే తక్రాద్య సూపంచ శ్రాద్ధకాలే సదా క్షి పేత్‌!! 
సూపంచ పాయసంచాద్యం, దద్యాత్‌ భోక్తుశ్చ 
దక్షిణే 
తైెలపఖ్యం తథావామే శేషేష్వనియమః స్మృతః! 
దర్వ్యా దేయం శితాన్నంచ సమస్త వ్యంజనానిచ 
తెలపఖ్యం అపఖ్యంచ (నూనెలో గోలించిన 
అప్పములు, నీటిలో ఉడకని పచ్చళ్లు) నతు దద్యాత్‌ 
కదాచన 

(స్వాములకు విశ్వేదేవాది క్రమంలో వడ్డించిన విస్తరిపై 
ల మొదట కొంచెం తీర్థం ఇవ్వాలి. తర్వాత 

షేచనం కొరకు నీళ్లు ఇవ్వాలి) 
ఓం భూర్ఫువస్యః ఓం తతవితం 

ర్య రేణ్యం......... (ప్రచోదయాత్‌ - సత్యం త్యర్త BS 
పరిషించామీతి అమృతమస్తు అమృతోపస్తరణమసి. 
(పెరుమాళ్ల తీర్ధం, శ్రీపాద తీర్థం స్వాములకు ఇచ్చి 
మల్టీ పెరుమాళ్ల తీర్థమును అరచేతిలో స్వాములు 
పట్టుకోవాలి.) 


(కర్త నువ్వులు, దర్భ, యవలు లేదా బియ్యం తీసుకొని 
దక్షిణాభిముఖంగా నిలబడి) 
25 


Tapasya 
తిల దర్భ యవాన్‌ గృహీత్వా దక్షిణాభిముఖస్తిష్టన్‌ 
ఎకోవిష్టుః పరా శం పృథక్‌ భూతాన్యశేషతః 
(తీన్‌ "లోకాన్‌ వ్యాప్య భూతాత్మా భుక్తే విశ్వ 
భుగవ్యయః అనేన శ్రీవైష్ణవ తదీయారాధనేన 
అస్మత్‌ పితృరూపీ (మాతృరూపి) జనార్దన 
వాసుదేవః (పియతాం నమమః (ప్రయతో వరదో 
భవతు- ఇతి తీర్థం విసృజేత్‌- (పై మంత్రం చదువుతూ 
నీళ్లు విడువాలి)" 
(ఆపిదప పురుషులకు అనగా తండ్రిగారికై ఎర్పరిచిన 
చరవుశ్లోకం పఠించాలి. తర్వాత మాతాపితా 
యువతయః గతా మూర్ధ్నా. చదవాలి. తల్లిగారి 
విషయంలో మాతాపితా...... మూర్ధ్చా 
పోయ్‌గ పూదత్త పేయాళ్వార్లవల స్వాములను 
సంపాదించుకున్నాము కడుపునిండుగా సాపాటు చేసి 
(అనగా రాత్రి ఆకలి వేయకుండునట్లుగా) వడ్డించిన 
పదార్థములలో మీకిష్టమైనవి గ్రహించి కానివాటిని 
త్యజీంచండి. అని “కరి చెప్పుతూ సాష్టాంగ 
(ప్రణామములను ఆచరించవలయును. 
తర్వాత నేయి వడ్డించాలి. స్వాములు 
(పాణాహుతులు ఈక్రింది మంత్రములను చదువుతూ 5 
మార్లు గ్రహించాలి. ఎడమచేత విస్తరిని పట్టుకోవాలి 
1. శ్రద్ధాయాం (ప్రాణీ నివిష్ణో అమృతం జుహోమి 
శివోమా ఆవిశా ప్రదాహాయ (ప్రాణాయ స్వాహా- 
2.శద్ధాయాం అపానే నివిష్టో అమృతం 
జుహోమి శివోమా ఆవిశా (పదాహాయ 
అపానాయస్వాహా- 
3. శ్రద్ధాయాం వ్యానే నివిష్ణో అమృతం 
26 


జుహోమ్మోిగక్షిక్షోవూ ఆవిశా (ప్రదాహాయ 
వ్యానాయస్వాహా- 
4. (శశ్రద్ధాయాం ఉదానే నివిష్టో అమృతం 
జుహోమి శివోవూ ఆవిశా (పదాహాయ 
ఉదానాయస్వాహా- 
త శద్ధాయాం సమానే నివిష్ణో అమృతం 
జుహోమి శివోమా ఆవిశా (పదాహాయ 
సమానాయస్వాహా- 


శ్రీవిష్టవే స్వాహా “బ్రహ్మణి మ ఆత్మా 
అమృతత్యాయ' 
(ఇత్యాత్మానం సవీంక్ష $ తనను తానం 


చూచుకోవాలి భోక్తలు) 


(కర్త భోక్తలకు విన్నవించాలి) 


తేనెను వడ్డించాలి (ఈక్రింది మంత్రమును జపిస్తూ 


అసేక్షితం యాచితవ్యం త్యాజ్యం బై చెవానపేక్తితం 
ఉపవిశ్య సుఖేనైవ భోక్తవ్యం స్వస్థమానసైః 
(విద్యమాన పదార్జేషు) 

యద్రోచతే తద్దాహ్యం యన్నరోచతే తత్త్యాజ్యం 
సుఖేన మౌనేన భోక్తవ్యం యథా రాత్రౌ 
క్షుణ్ణజాయేత తథా భుంక్త్వా అస్మాన్‌ రక్షణీయాః 


జో 
— 


గాయత్రిని జపిస్తూ) 
శ్రాద్దేహి మధుమం|తేణ మధుదేయం ప్రయత్నతః 
మధ్యలాభే జపన్మం(త్రం నోచేత్‌ సుధాపాన 


27 


సమమ్‌- Tapasya 


ఓం భూరువస్స్యః ఓం తత్సవితుర్య రేణ్యం 
అ (పచోదయాత్‌- 
మధువాతా బుతాయ తే మధుక్షరంతి సింధవః 
మాధ్యీర్నస్సంత్యోషధీః మధునక్త ముతోషసి, 
మధుమత్‌ పార్థివగ్‌ ౦ రజః మధు ద్యారస్తు నః 
పిత్రా, మధుమాన్నో వనస్పతిఃః మధుమాగ్‌ ౦ 
అస్తుసూర్యః, మాధ్యీర్ణావో భవంతు నః ఓం 
మధు మధు మధు- 
(కొందరు ప్రాణాహుతులకు ముందే పె మంత్రంతో 
తేనెను విస్తర్లో వేయుదురు అది కూడా ఆర్య 
సమ్మతమే) 
(ప్రాణాహుతులు భోక్తలు 5 మార్లు తీసుకున్న తర్వాత 
వారి ఎడమచేయి విస్తరి తాకించినందున ఆ చేతికి కర్త 
నీళ్లు ఇవ్వాలి) 
(భోక్తలు కడిగినట్లు చేతిని తడుముకోవాలి) 


తతః ఎకాదశవారం గాయత్రీం జపేత్‌ 
(భోక్తలు సాపాటు చేయుచుండగా 11 సార్లు 
గాయత్రీ వుంత్రజపం కర్త చెయ్యాలి) 
అన్నసూక్తాన్ని కూడా పఠించవచ్చు. 
స్వాములు సాపాటు తృప్తిగా చేసిన పిదప కర్త భోక్తలతో 
'తృప్తాస్థః' అనాలి. భోక్తలు “తృప్తోస్మి' అంటారు 
పెరుమాళ్ల తీర్థమును భోక్తలకు ఇవ్వాలి. 
(వాళ్లు తీర్థం పుచ్చుకొని ఉత్తరాపోశనం చేసి లేచి 
28 


చేతులు కడుగ్గుక్షురట్ర్రార్లు. 

అమృతాపిధానమసి, రౌరవే పుణ్యనిలయే 
పద్మార్చ్బుద నివాసినాం అర్థినాముదకం 
దత్తమక్షయ్య ముపతిష్టతు!! 

దేవాః పితరః పితరో దేవాః (అని కర్త భోక్తలకు 
అక్షతలనిచ్చి వారినుండి తిరిగి తీసుకొనుచూ) 
“భోజన _పాత్రాణ్యుచ్చాలయి* ష్యే (అనాలి). 
అపుడు “ఉచాలయ' (అందురు) (ఆ అక్షితల 
బియ్యాన్ని భోక్తల విస్తళ్లలో చల్లవలెను) 


తాంబూలప్రదానం: 

భోజనాః పాంతు పాంతు దక్షిణాః- 

అంటూ మొదట అపసవ్యంగా పితరులకు, పిదప 
సవ్యంగా విశ్వేదేవతలకు, విష్ణువుకు తాంబూల 
దక్షిణలు సమర్పించుకోవలెను. 


ఆశీర్వాదః..... 
(కర్త ఈ మంత్రంతో భోక్తలను ప్రార్థించవలెను) 
దాతారో నోభి వర్థతాం వేదాః సంతతిరేవ నః 
శ్రద్ధాచ నోమాప్యగమాత్‌ బహుధేయంచ నోస్తు! 
అన్నేంచ నో. బహుభవేత్‌ అతిధీగ్‌ ౦ శ్చ 
అభేమహి! 
యాచితారశ్చ - నసృంతు మాచ యాచిష్మ 
కంచన- 
భోక్తలు బియ్యము తీసుకొని యజమాని తూర్పు 
ముఖంగా కూర్చొని ఉండగా ఈ క్రింది మంత్రముల 
నుచ్చరించవలను. 


౧౦ 


Tapasya 
అగ్నిరాయుష్మాన్‌ స వనస్పతిభి రాయుష్మాన్‌ 
తేనత్యా ఆయుషా ఆయుష్మంతం కరోమి- సోమ 
ఆయుష్మాన్‌ స ఓషధీభిరాయుష్మాన్‌ తేనత్యా 
యుషా ఆయుష్మంతం కరోమి- యజ్ఞ 
ఆయుష్మాన్‌ స దక్షిణాభి రాయుష్మాన్‌ తేనత్వా 
యుషా ఆయుష్మంతం కరోమి 
(బ్రహ్మ ఆయుష్మత్‌ తద్బాాహ్మ ణైెః 
ఆయుష్మత్‌ తేనత్వా యుషా ఆయుష్మంతం 
fey 
దేవా ఆయుష్మంతస్తే మృతేన పితర 
ఆయుష్మంతస్తే స్వధయా ఆయుష్మంత స్తేన 
త్వాయుషా ఆయుష్మంతం కరోమి. 
సర్వస్యా పెక సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి 
సర్వం జయతి. 
శతం జీవ శరదో..... శతందీర్షమాయుః- 
అగ్నేయశస్విన్‌ య ఉచైనదేవం వేద- “శతమానం 
భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యే 
వేంద్రియే ప్రతితిష్టతి---- 
ఆయుః (ప్రజాం ధనం విద్యాం స్వర్గం మోక్షం 
సుఖానిచ 
పయచ్చంతు తథా రాజ్యం పత్యా న్యాణాం 
పతామహాః! 
(కర్త యొక్క గోత్రం అడిగి) యుష్మత్‌ .... గోత్రం 
వర్ధతాం (వంశము పేరు అడిగి) యుష్మత్‌ ........ వంశం 
వర్థతాం స్వస్తివర్థతాం గోత్రాభివృద్ది రస్తు 
వంశాభివృద్ధిరస్తు ఇదం శ్రాద్ధం గయాగశ్రాద్ధ 
ఫలదమస్తు!! (అక్షంతలు వెయ్యాలి) 
30 


(కర్త) అన్న శేస్వ క్రిఇంకీియుతాం (అనగా) (భోక్తలు) ఇప్టైః 
సహ భుజ్యతాం (అనాలి) మరియు ఈక్రింది పుంత్రర్‌ 
వాజేవాజే .అవత వాజినో ధసనెషు 
విప్రామృతా బుతజ్ఞాః అస్య మధ్యః పిబత 
మాధయధ్యం తృపా యాత  పధిభీః 
దేవయానైః!! 
(కర్త అనాలి) 
పుత్రశాకాది దానేన క్లేశితా యూయ మీదృశాః 
తత్‌క్లేశ జాతం చిత్తేషు విస్మృత్య క్షంతు మర్హథ!! 
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ద్విజోత్తమాః 
శ్రాద్ధం సంపూర్ణతాం యాతు (పసాదాత్‌ భవతాం 
మము!!! 
(కర్త పాదాభివందనం చేస్తూ) 
అద్యమే సఫలం జన్మ భవత్పాదాబ్ద వందనాత్‌ 
అద్యమే వంశజాః సర్వే, యాతావో నుగ్రహాత్‌ 
దివమ్‌!! 
ధన్యావయం భవత్సాద రజః పూతమిదం గృహం 
అనుగహశ్చ యుష్మాభిః కృతో స్మాసు 
దయాళుఖిః!! 


-ఆసమాంత మనువజేత్‌ అనువజామః- 

(కర్త దర్భముడి విడిచి బియ్యం, నువ్వులు అన్నీ నిళ్లలో 
వేసి భోక్తలను ఇంటివాకిలి వరకు తీసుకువెళ్లి 
ప్రదక్షిణపూర్వకంగా నీళ్లు మొత్తం పారపోయాలి) 
వామదేవాయ నమో, జ్యేష్టాయ నమః, (శ్రేషఫ్టాయ 
నమో రుదాయ నమః, కాలాయ నమః కల 
వికరణాయ నమో బల రతా నమో బలాయ 


Tapasya 
నమో బల (ప్రమదనాయ నమో సర్వ 
భోతదమనాయ నమో మనోన్మనాయ నమః! 


సూచన: 
నిమం[తణకు అన్నదమ్ములు, తండ్రులు, సుతులు, 
భార్య మరణించినవారు, భార్య గర్భవతిగా నున్న భర్త, 
కులం చెడినవాడు- పనికిరారు. 
(పమాణం- 
నృభ్రాతరౌ నియుంజీత శ్రాద్ధే పితృ సుతావపి 
విదురం గర్భవంతం చ, విశిష్టమపి వర్దయేత్‌!! 


భోక్తయెనవారు విడువవలసినవి 8 కలవు 
-మల్లీ రాత్రి భుజించుట, నడచి ప్రయాణం చేయుట, 
స్త్రీసంగమం, దానము చేయుట, దానం తీసుకొనుట, 
హోమం చేయుట. 

(ప్రమాణం- 

పునర్భోజన వుధ్యానం భారాధ్య్యయున 

మైధునం 

దానం (ప్రతిగహం హోమం శ్రాద్ధభోక్తాష్ట 

వర్దయేత్‌!! : 


పార్యణవిధానంలో మంత్రం చెప్పేస్వామి 
(బాహ్మణార్థానికి కూడదు. ఆసనస్థో యదావి(ప్రః 
మంత్రముచ్భార్యతే యది, త్రయస్తే “రకం యాంతి 
కర్తాభోకాా తథా పితా! 

భోక్తగా కూర్చుండి, స్వామి పిండప్రదానం 
చేయించినచో- యజమాని, భోక్త మైన స్వామి, 
పితరులు అను ముగ్గురు నరక్రమును పొందెదరు. 


cess 000090000 తతత తతి ఏత ఫి ఖు అత భభ ఆఆ 9౮04.3 66 ఆ ౫౪9౮99010 9 ₹:5306 ఈత కత 9 9 5.8165౨౭ బైధిలి,తి రీ 9:2 00.8 


న్‌ 


pie (117 స్‌. 
గే 
శ గ ! కే 


1 శ 


టూ లా సహాయ సహకారాలకు 
ష్టవ సే సేవాసమితి, అల్వాల వారికి సర్వదా కృతజ్ఞులము 


శ్రీవైష్ణవ స్లేవ్షా సమితి 


(రిజిష్టర్డ్‌ నెం.1213/2008) 
శ్రీశ్రీశ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానము 
మో పాత అలువాలు సకిందరాబాద్‌-560 010 
యా by N Venugopalacharya. M:94941 62629 


